Registered No. M-4845 


OE 


సక, 














వాల్యుం rr. ] 1942 వ సం॥ మే నెల 2 వ తేది శుక్రవారం [నె 20 రు. 
మద్రాసు రాష్టంలో నైనిక సన్నాహములు. 
అ యా 


వ సా లుంగారి సం చేశముః 
రా | 


ఇండియా గవర్నరు జనరలుగారై న లిను 
లితుగో (ప్రభువుగారు మద్రాను రాష్ట్ర (ప్రజల 
నుద్దేశించి (ప్రత్యేకం యీ (కింది విధముగా ఒక 
సరదీశమును (ప్రకటించారు :__ 


మున్ముందు భారతదేశానికి క ష్టాలున్నూ చాలా 
ఆందోళ నయున్నూ కలిగేటట్లుగా కన్పిస్తోంది. 
మద్రాసు రాష్ట్రమును రక్షించుటకు చేయవలసిన 
యుద్ధ సన్నాహములన్నియు సరిగా చేయబడును 
న్నవో లేదో తెలిసికొనుటకొర కై నేను మద్రాసు 
నగరమునకు వచ్చాను. ఈ సైనిక సన్నాహ 
ములన్నీ చేయుచున్నవారితో స్వయంగా కలిసి 
కొని న. మద్రాసు రాష్ట్ర 
వాసులతో నాకుగల "స్నేహభావమును యా 
ఆపత్సమయంలో తిరిగీ బలపరచుటకున్నూ 
నేను మదరాసు నగరం వచ్చాను. నేను చాలా 
దినములు మద్రాసులో మకాముచేయుటకు అవ 
కాశం లేకపోయింది. 
యెక్కువ 
సంతృ_ప్రి 


కాని మదరాసు (ప్రజలు 
స్నేహభావమును చూపుతున్నారనే 
నాకు కలిగింది. జపానువారినల 


యీ మద్రాసు రాష్ట్రమునకు అపాయము కలుగ 
కూడదనియే నేను కోరుచున్నాను. కాని యుద్ధం 
చేయవలసిన సమయంవ స్టే వీరందరూ తను 
తమ విధ్యుక్త ధర్మములను తప్పకుండా నెర 
వేర్చగలరనే గట్టి నమ్మకము నాకు కలిగినది. 

ఈ రాజధానిలో చేయబడిన రక్షణ సన్నాహ 
ముల నన్నింటిని యీ స్వల్ప వ్యవధిలో నేను 
పరిశీలించి చూచాను. ఈ సన్నాహములు దిన 
దిన (ప్రవర్ధమానంగా లై ఈ ఏర్పాటు 
లన్నీ స్వయంగా చూస్తే మీ కందరికీ ఆ విష 
యం బోధపడగలదు. ఈ సైనిక సన్నాహము 
లకు సంబంధించిన వేర్వేరు శాఖలకు పరస్పర 
సంబంధంకూడా చాలా అధికమవుతూనే ఉంది. 
అన్యోన్యంగా అంతకంతకు ఎక్కువ కలిసి 
మెలసి పనిచేస్తున్నారు. (ప్రజారక్షణార్థ మైన 
ఏ. ఆర్‌. పి. (విమాన దాడి రక్షణ) శాఖల 
ఏర్పాట్లు చాలా ప్రశ_స్థంగా ఉన్నాయి. 

ఈ రాష్ట్రంలో అనేక పటాలములను అనేక 
ప్రాంతాలలో నేను చూచాను. ఈ సటాలముల 


గ్ర యుద్ధ సంచిక [మే 


లోని వారందరూ, మంచి న ల. 
చాకచక్యమును కలిగియున్నారు. ఈ పటా 
లములన్నియు శత్రువులను అడ్డగించుటకు అభే 
ద్యమైన కోటగోడలవలె నిలువగలవు. ఈ 
పటాలములను చూచుటవల్ల నాకు చాలా సంతృ 
_ప్రికలిగింది. 


మ్రాను రాష్ట్రంలో యుద్ధసాధన పరికర 
ములు మొదలై నవి ఎక్కువగో తయారుచేయ 
బడుచున్నవి. ఈ ఆయుధ సాధనోత్స త్తి 
ఇంకా ఎక్కువయగుటకు చాలా అవకాశాలు 
ఉన్నాయి. ఈ యుద్ధావసర సామ్మగ్రులను 
ఉత్పత్తి తిచేయుటలో ప్రజలు ఇంకా పని సాగించు 
చుండవలెనని నేను కోరుచున్నాను. 


ఈ విధంగా [ప్రజలందరూ దేశరక్షణ కార్య 
ములలో నిమగ్నులై. పనిచేసినయెడల, యుద్ధ 
రంగంలో పోరాడేటటువంటి మన సేనలకు చాలా 
సహాయంచేసిన వారవుతారు. 


ఈ సమయంలో (ప్రజలందరూ ఏకాభిప్రా 
యులై సమాన సంకల్పంతో వ్యవహరించడం 


చాలాఅవసరం. (ప్రజలందరూ స్టిరసంకల్పంతో 
ఉన్నారని శత్రువులుకూడా (గహింపగల్లుతారు, 
కనుక [ప్రజలందరూ అట్టి పద్ధతిగా వ్యవహేరించ 
వలెను, 

మద్రాసు గవర్నరుగారు మీకు సకలవిధ 
ముల (ప్రోత్సాహమును కలుగజేయుచుండగలరు. 
మరంద మీ విధ్యు క్ష ద్ర ధర్మములను నిర్వహి 

స్తూ ఉండవలెనని నేను కోరుచున్నాను. ఈ 
వ. మీరందరూ మీదేశమును మీ 
సొత్తును 'కాపాడుకోవలసియున్నారు. ఈ 
విషయము మీకు అందరికీ తెలిసినదే. భారత 
మాత మనలనందరినీ తనకొర క్రై 'సేవజేసి త్యా 
గం చేయవలసినదని ఆహ్వానిస్తోంది. కనుక 
ఈ సమయంలో. మనము  పిరికిపందలము 
కాగూడదు. భారతదేశీయులందరూ ఏకీభవించి 
'దేశరక్షణమునకు సంసిద్ధము కావాలి, ఒక 
ప్పుడు మద్రాసు రాష్ట్రములోని వీరా గ్రేసరులు 
జగద్విఖ్యాతిని పొందియున్నారు. మీరును వారి 
సంతతివారే. కనుక నా విజ్ఞాపనను వ్యర్థము 
చేయరని నేను ఆశాభరితుడనై యున్నాను. 


చెనాయికి మద్రాసు గవర్నరుగారి ప్రత్యు త్త తరం. 


మద్రాసు గవర్నరుగారు యీ క్రింది రీతిగా 
'వైస్రాయికి ప్రత్యుత్తర మొసంగిరి :- 

ఈ మద్రాసు రాష్ట్రవాసుల నుద్దేశించి మీరు 
ఉదారభావంతో ఉత్సాహమును పురిగొల్పెడి యీ 
సందేశమును ప్రకటించినందుకు మద్రాసు రాజ 
ధాని (ప్రజలందరి పక్షమున నేను మీకు కృతజ్ఞతా 
పూర్వక వందనము లాచరించుచున్నాను. మధా 
సు మీదకు శత్రువులు వచ్చినయెడల, మద్రాసు 
రాష్ట్రములో శత్రువును తగినరీతిగా ఎదిరించ 


గల్లుటకు చేయవలసిన ఏర్పాటులన్నియు, మీరు 
స్వయంగా అజుమాయిషీ చేయుచున్నారనే గట్టి 
నమ్మకము (ప్రజలకిప్పుడు కలిగింది. ఈ రాష్ట్ర 
ములోని ప్రజలందరూ మనకు విజయము కలీగే 
వరకూ మన సేనలకు సహాయంచేయుచుండగల 
రని నేను స్థిరాక్షరంగా నొక్కి వక్కాణించగలను. 
ఈ విషయంలో (ప్రజలందరును దీకొబద్దులె 
యున్నారని నేను గట్టిగా చెప్పగలను. 





భారతదేశంలో బాషధ ద్రవ్యాభివృద్ధి. 


ఇప్పుడు ఇండియాలో కావలసిన బొషధ 
(ద్రవ్యములతో నూటికి 65 వంతువరకు ఇండి 
యాలోనే తయారవుతున్నవి. యుద్దానికి పూ 
ర్వము నూటికి 25 వంతువరకు మాత్రమే ఇండి 
యాలో తయారగుచుండెను. 

ఇదివరలో విదేశాలనుంచి ఇండియాలోనికి 
ఎగుమతి యగుచుండిన జొషధ [ద్రవ్యములలో 
850 రకములకు “పెగా ఇండియాలోనే, ఇండి 


యాలో లభించెడి మూలికలవల్లనే, గవర్నమెంటు 
మెడికలు సోర్సు డిపోలో తయారు చేయబడు 
చున్నవి. “ఇదివరలో విదేశాలనుండి దిగుమతి 
యగుచుండిన జొషధ |ద్రవ్యములకు పెక్కింటికి 
బదులుగా వాటికి సమానమైన స్వదేశీయ బొషధ 
మూలికా డ్రభ్యములు తయారు చేయబడుచున్న వి. 
1940-41 వ సం॥లో ఇండియా మెడికలు సోర్సు 
డిపార్టు మెంటువారు యీ దేశంలో తయారయ్యే; 


1942] 


యుడ్డ సంచిక _. త్రి 


ర్‌స్యను యు ఎట్ట రంగం ల్‌ో 








హొషధములను రూ, 104 లక్షల కిమ్మతుగల 
సన స్త వట్ట లు జ ఇ 
సరకుసు నుకొ_న్నారు, యుద్దానికి పూర్వ 

కొనినటువంటి సరకుకంెపె 6 రెట్లు ఎక్కువ 


౮ 


me సరకును కొన్నారు, 

శస్త్రచికిత్సలకు కావలసిన సాధన వరికరము 
లునూ, ఏకలాంగలోస సంసను_రణ సాధనము 

లున్నూ (అంగద తంత్ర సరికరములున్నూ) 
ఇండియాలోనే ఇప్పుడు ఎక్కువగా తయారగు 
చున్నవి, టెటిష్‌ సామాజ్యంలో చేరిన 
తూర్పు రాజా లలో కెల్ల భారతదేశము సె పె జెప్పిన 
సామ్మగులను అత్యధికంగా తయారు చేయు 
చున్నది. ఇండియాలో శస్త్ర చికిత్సలకు కావల 
సిన సామి యావత్తు సమ్మగంగా ఇండియా 
లోనే ఇప్పుడు తయారవుతోంది.  అంగలోస 
ల నాధనములలో నూటికి 98 వంతు 
వరకు ఇండియాలో తయారగుచున్నవి. కాని, 
నునిశితమైన సూత్మ యంత్ర సాధనములు 
కొన్ని మాత్రము ఇండియాలో తయారుకావడం 
లేదు. ప్రస్తుతం జరుగుచున్న సంవత్సరములో 

నైనిక శాఖభారికి సప్టయి చేయబడు సిమి త్తమ 
భారతదేశంలో 50 లక్షల శస్త్ర చికిత్సా సాధన 
పరికరములు తయారగుచున్నట్లుగా అంచనా 


IA 


(చేమర తుపాకులు గల 


పటాలము రణరంగమునకు ప్రి పోవుచున్నది. 


షే: 
కటుటకు ఉపయోగసడునట్టి కటుగుడ్ర ఇండియా 
ర్న వ రై ti 
నే అపారంగా తయారగుచున్నది. ఇటీవల 
జ ~ స 
ఒకు_సనారిగా ఒకు. ఆరరులొ 120 లక్షల 
ge ల్‌ ts 
గజముల గుడ శస్త్రచికికలకొరకె న కట్టుగుడ్డగా 
భ్‌ oJ యా యు ws 
తనకొనబడెను కటుకటుటకు ఉనయోగనడే 
౧౧ టె | 
దూది 120 లక్షల పౌనులునూూ, దూది వేసిన 
న జె గ | వారక fe 
మెతని గుడ 15 అతల పొనులునూ పట్ట 
నం డ 


Chl 
మానము ఇండియాలో త మారు చేయబడుచున్న ది, 
ఇండియాలోని ఒక్క_ మెడికలు మ ఫ్యాక్షరీ 
లోనే మాసమునకు 10 లక్షల పొనుల కటుడు 


సామగ్రి తయారగుచున్నది. 


ఇ 
కాచు టు. 


యు ధాపపర ములు 


a 


కాసి, యింకను యుర్ధ్థావసరములకు కావలసీ 
నంత సామ్మగి యింకా తయారగుటలేదు. భారత 
దేశము అనేక యుద్దరంగములకు మధ్య కేంద్ర 
స్థానంగా ఉంది. ఈ యుద్దరం గములో షత 
గోత్తుంల సంఖ్య ఎక్కు వగానే యున్నది, దో 
రోజుకు హెచ్చుచున్నది. అందువల ఇండియా 
నుంచి సప్త్రయి కావలసిన జొషథ [ద 
పరిమితిళూడా 'హెచ్చుచు స్పది. 


4 యుద్ధ సంచిక [మే 





మధ్య (ప్రాచ్యంలోను, పరిషియాలోను, ఇరా 
నులోను, బర్హాలోను గల  పటాలములకు 
యీ జొషధ [ద్రవ్యముల అవసరము ఎక్కువగా 
నున్నది. భారతదేశమే వాని నన్నింటిని సప్తయి 
చేయుచున్నది. చైనాకు క్వయినా విశేషంగా 
కావలెనని ఆర్జరు ఇవ్వబడినది. ఇదిగాక యితర 
వై ద్య సామగ్రులుకూడా కావలెనని చైనా కోరి 
నది. రెడ్‌ [క్రాసు సంఘమువారిద్వారా రష్యాకు 
76,000 శస్త్ర చికిత్సా సాధన పరికరములు ఇండి 
యానుంచి సప్లయి చేయబడెను. 


ఇండియాదేశమధ్యంలో నే 8,540 సివిలు 
ఆస్ప(త్రులును, మిలిటరీ అస్ప(త్రులును కలవు. 
వీనికి అనుదినము కావలసిన జొషధ సామగు 
లన్నియు ముఖ్యంగా సప్టయి కావలసియున్న వి. 
ఈ అస్నుత్రులన్నియు బ్రిటిష్‌ యిండియాలో 
నివసించునట్టి 29 కోట్ల 70 లక్షల జనానికి వైద్య 
సహాయమును చేయవలసినవై యున్నవి. దేశం 
లో ఉన్న జనంగాక ఇతర (ప్రాంతాలనుండి 
ఇండియాకు వచ్చుచున్న శ గకార యుద్ధ 
ఖె ఖై దీలకున్ను కూడా ఇండియాలో వైద్య నహః 
యము కావలసియుంటున్నది. 


మి త్రమండలియిక్క_ 


కోరలు సముద్రమువద్ద (ఆస్ట్రేలియా సమీ 
పమును మొన్న నీ మధ్య జరిగిన నౌకా 
యుద్ధము చాలా గొప్పది. జపానువారు గొప్ప 
నాకోదళమును తీసికొనివచ్చి యుద్దము చేసారు. 
ఆ యుద్ధములో జసానువారివ్‌ (1) రెండు 
క్రూయిజర్లే, (2) విమానములను ఎక్కించుకొని 
పోగల " విమాన వాహక నావలు రెండున్నూ, 
(8 రెండు డెస్ట్రాయరులున్నూ, (4) ఫిరంగులు 
గల చిన్న నావలు నాలుగున్నూ, (ఈ ఒక చిన్న 
క్రూయిజరున్నూ, (8) రవాణా నావలు మూడు 
న్నూ ముంచివేయబడెను. ఈ నొకాయుద్ధంలో 
జపానువారి నౌకా సైన్యంలో 4 వేలు మదలు 
5 వేలు వరకు జన నష్టం ఉండగలదు. 


జపానువారి నౌకా బలము గొప్పది యని. 
చెప్పుకొనుటకు కారణమేమనగా, జపానువారికి 
9 పెద్ద యుద్ద నావలు కలవు. జపానువారు నాక్తా 
యుద్ధములలో త్రూయిజరులను మాత్రమే ఉప 
యోగీంచుచున్నారు. ఇంతవరకు జపానుకు 


ఇది యిట్టుండగా, యీ దేశంలో శత్రు 
విమాన దాడులు జరిగి బాంబులు పడేయెడల, 


దేశంలో దెబ్బలు తగిలినవారి సంఖ్య ఎక్కువగా 


ఉండవచ్చును. ఈవిధంగా దెబ్బలు తగిలిన 
వారి కందరికీ కావలసిన జొషధ సాధనముల 
నన్నింటిని సమకూర్చి ఉంచుటకు సప్టయిలు 
ఇంకా ఎక్కువగా కావాలి. 
(పతిబంధశ ములు. 
భారతదేశములో ఎంతవరకు సౌకర్యావ 
కాశం కలడో అంతమేరకు సరుకు తయారవు 
తూనే ఉన్నది. కాని, ఈ సామ్మగిని ఇంకా 
అధికంగా తయారు చేయజాలకపోవుటకు కొన్ని 
(పతిబంధకములు కలవు. తగినంత యంత్ర 
సామగ్రి దేశంలో లేదు. కొన్ని రకాల జాషధ 
సామ్యగ్రులను తయారుచేయుటకు కావలసిన 
మూలికా (ద్రవ్యములు ఇండియాలో లభించుట 
లేదు. కాని అమెరికా సంయు క్‌ ాల 
ప్రభుత్వమువారు నానాటికి ఎక్కువగా స సప్లయి 
చేయుచున్న యంత్ర సామి సస్హయివల్లను, 
ఇతర సప్టయిల సహాయమువల్లను, సె జెప్పిన 
లోపములుకూడా తొలగిపో గలవు. 


బలా యుద్ధ తంత్రము. 


12 కూయిజర్లు నష్టమెనవి. ఇంకా 28 (కూయి 
జర్లు మిగిలియుండ గలవు. జపానుయొక్క. 
యుద్ధరంగము బహు దూరసము[ద్ర (ప్రాంతాలకు 
వి స్హరించియున్నది. ఇట్టి సందర్భములో వారికి 
మిగిలియున్న ప్రాయిజర్లు చాలవు. జపానుకు 
విమాన వాహక నావలు ఆరంభదశలో 9 కలవు, 
ఇప్పుడు మిగిలినవి 6 మాత్రమే. 


జపాను ఇంకను అనేక నౌకా యుద్దములను 
చేయవలసియున్నది. చాలా సముద్ర (ప్రాంత 
మును తనవశమందుంచుకొనుటకు చాలా యుద్ధ 
నౌకాదళం జపానుకు కావాలి. పసిఫిక్కు 
మహాసముద్రంలో మున్ముందు జరుగవలసిన 
నౌకా యుద్ధంలో జపానువారి నావలు మరికొన్ని 
నష్టము కాగలవు. కనుక*-హిందూ మహాసము 
ద్రంలో జపానువారు తమ నౌకాదళముతో దండ 
యాత్రలను సాగింప బూనుకొనరు. 

ఉత్తర ధృవ సముద్ర (ప్రాంతములమీదుగొ 
రష్యాకు అమెరికానుండి ఆయుధ సామ(గ్రులను 


శల 42] యుద్ద సంచిక గ్‌ 











కనడానుం చివచ్చిన విమానాలు. 





'కెసడానుంచి ఇంగ్లాండుకు కొన్ని విమానదళములు పంవబడినవి, ఈ హడును ఏిమాన 


వ క్‌ బ్‌ క క మి అ 
ములు ఇంగాండుయొకా_ కొసాలవెాట గ ది తిరుగుచు, శత్రు నావలను ధ౭ంసంచనూూ, సీటమునిగిన 
యా be అవవ అణాల ష్ష్‌ అ we | 
నావలలోని జనులను రక్షీసూ గత రెండు మాసాలనుంచీ వనిచేయుచున్నవి. అనేక వేల మెట్ల 

హ్‌ 
యీ విధంగా తిరిగిన ఒక కెనడా విమాసదళమునకు యుద్ద "సేవ జేయుటలో రెండు మాసాలు పూరి 
Pee | 
అదం చ్‌ ళా శ ఎక క్రీ 
యెసనవి. ఈ పటములొ అశ హడ్చను వాంబరు విమానమొతటి గసె యాత్రకు ఎగిరిటోవుటకు 
రె Pet 
సెదంగా ఉన్నది. దీనిలో నలుగురు వె మానికులు ఎక్క_వచు ను 
A rien wl 
ఏ a వం నా. Wa En mn ww లద De Mn ర్మ అద్య a ఎడ జ్‌ 
చం నావల ముఠాలు తఖైఇల "సి చమూర్తాంస్కూ దళము చర్మ్శబతడపలపేయుస్క ది, రక మధా 
: లం! ప్‌ గ టల జ uw Bb [=n జ్ర 
రేవుకు, ఆర్కే_ంజెలు రేవుకు పోవుచున్నవి. ధరా సముద్రంలో. ట్రిట్‌ష్‌ సొరాదళము బలముగా 
ఈ నావల ముఠాల వెంట అమెరికను యున్ద  సుండుటవల్తిన గడచిన. కొన్ని మాసములభో 
ష్‌ ~ అచ జు జై ప రి క్‌ యం వ ఇబ > 
నానలు _ పొవుచున్నని, క ప్రసముద్రములః ఇటలీయొకు నౌకలు అనేకము మధ్యదరా 
లావ See జ | 
అమెరికను యుద్ద నావలు తిరుగుచున్న పని సముద్రములో. ధ్యంసం చయబడెను. ఇతర 
yp a రాలీ 
అమురతా | పెసిడెంటయిన రూజు ఎబ్టుగారు రట సము[ట్‌ 'పాంతము అన్నింటికంటిను మదందురా 
అయా ళ్‌ వ గ Pr ED WE vu లా! ' 
వల లున్నారు... జవానువారు ఓవల ఏజ్బం సము|ద రంగము చాలా ముఖ మెసని. 
/. (ora 
మ అవ, మ అస్యా గిర యు ర Ann Gn Pd sas —_ an wa, 
ఖించి సముద్రనూర్లములనసు అడ్డ గించు ౨౦౦ ఇక రెండవది ఆబ్లాంటిక్కు. సము[డము, 
వల మి!తమంశరలియుకు_ నాకాచళము మూడ = a. a Sey వ 
వల్ల మీత్రమండలియొక్క_ సొకొదళము మూడు ఆమెరికానుండి ఆయుధ సామ్మగులతో వచ్చెడీ 
దమం, భయుంనో గడించి వనివే ళీ ప + 
ముద్రములలొ విస్తరించి పనిచియవలసివచ్చి  నావల ముఠాలను రక్షించుట చాలా అవసరము. 
గ ae a x. హాశాం న టల నూ 
నది. ఏదో ౬కే సము్మద్రంల్‌ ముందుగా అలల నారేః సము।దతీరమువద (టాంద్య 0 (ప్రాంతమున 
4 we” న తస "క్ర డీకరి చి జ 23 య న! టు హ్‌ యన 
ను ని pe సి ఖీ అల - అని య్‌ ఆధు న 
దళమునంతసు 505రించి అక్కడ పని జర్మను నొకొదళము చేరియున్నది. అమెరికా 
అమ్ము లి ఇద, గ గ Fa > నళ Pp FB 
ముగిసిన తర్వాత మరొక సముచ్ర (ప్రాంతం నుండియు, ఇంగ్లాండునుండియు ఉత్తర ధృవ 
ణ్‌ వా విచాంందత అకు యు దం కి టకంల కు ఇత పో న =. 
లొసికి యీ నెకాదళమును పంపించుటకు సంద గ మద (పాంత ముమిదుగా రష్యాకు జాయుథ 


ర్భ పరిస్థితులు వీలుగా లేవు. మూడు ముఖ్య  సామ్మగులను చేర్చెడి నావల ముఠాలు రష్యాకు 
సముద్రములలోను ఒక్క  పర్యాయముగానే శ్రముగా పోవలసినవై యున్నవి. అందు 
మిత్రమండలియొక్క నౌకాదళము మకాముగా కారక అచటి సముద్రమార్లములను. | బెటిష్‌ 
OOO యై గ UE 
ఉండవలసిన పరిస్థితు లెర్బడినవి. యుద నావలు కాపాడుచుండవలెను. 
థి 

అన్నింటికన్నా ముఖ్యముగా మధ్యధరా ఇక మూడవది పసిఫిక్కు_ మహాసము[దము, 

సము(దములో మిత్రవుండలియుక్ళ_ నాకా దానిలో చేరినదే హిందూ మహాసనము[వ్రము, 
ర్తి 


6 యుద్ధ సంచిక [మే 


న నాన నాానకా నావా పా నాము 


అట్లాంటిక్కు_ సము[ద్రంలోను, మధ్యధరా సము 

వ. కొన్ని యుద్ధ నావలను ఉంచిన పిమ్మట 
సఫఫిక్కు. మహాసముద్రములో మిగిలినవి చేర్చ 

బడవలెను. 

మి([త్రమండలి సాధించిన కొన్ని ఘన కార్యములు. 


మధ్యధరా సముద్రంలో 12,78,000 టన్నుల 
'వెరశి ప్రమాణంగల ఇటాలియను నావలు ముంచి 
వేయబడెను. ఇటలీ యుద్ధంలోకి దిగిన మొదటి 
23 మాసాలలో అంత ఇటాలియను నౌకా 
నష్టము కలుగజేయబడెను. 1941 వ సం॥ మే 
మాసంలోనే సూయజు కాల్వను పట్టుకొ నెదమని 
అక్షరాజ్యాలవారు అన్నారు. కాని, 1942 వ 
సం॥ మే నెల వచ్చినప్పటికీ, వారి మాట నెర 
వేరలేదు. 


రష్యాకు చాలా ముఖ్యమైన ఆయుధ సామగ్రి 
చేర్చబడెను. వేలకొలది టాంకులున్నూ, విమా 
నాలున్నూ ఉత్తర ధృవ సము[ద్రమార్గంమీదుగా 
చేర్చబడెను. ”సామ్మగ్రులను తీసికొనిపోవుచున్న 
నావలను ముంచివేయవలెనని జర్మను విమానాలు 
దాడి వెడలెను, మొత్తం నావలలో నూటికి 
10 వంతు మాత్రమే జర్మనులు ధ్యంసం చేయ 
గల్లిరి, చాలా పర్యాయములు యీ నావల 
మురాలు నిరాటంకంగా రష్యా 'రేవులకు చేరినవి. 


మార్చి నెల 29 వ తేదిని ట్రినిడాడ్‌ అనబడు 
కూయిజరు ఆ నావల మురాలతో పోవుచుండగా 
ముంచబడెను. “ ఎక్టిప్పు " అనబడు డెన్టా 
యరు చెడగొట్టబడెను. ఏ(పైలు 10 వ తేదిని 
ఎడింబరో అను [క్రూయిజరు ముంచబడెను. ఇవి 
తప్ప పై జెప్పిన తేదీల మధ్య ఇతర నాకా 
నష్టం ఏమిన్నీ లేదు. కాబట్టి ఆ తేదీల మధ్య 
రష్యాకు ఆయుధ సామగులను తీసికొనిపోయిన 
యితర నావలన్నియు సురక్షితముగానే చేరెను. 


అఫికానుండి సింహళమునకు చాలా సేనలు 
చేర్చబడుచున్న వి, హాందూ మహాసముద్రం 
లోని మెడగాస్కరు అను (ఫెంచి దీవిని జపాను 
వారు ఆకమించవలెనని యత్నించుచుండగానే 
ట్రటిష్‌వారే దానిని ముందుగా ఆక్రమించిరి. 
పసిఫిక్కు మహాసము[ద్రంలో కోరలు సమ్ముద 
మువద్ద జరిగిన నౌకా యుద్ధంలో జపానువారి 
యుద్ధ నౌకాదళము చాలావరకు ధ్వంసం చేయ 
బజన. ఆస్ట్రేలియామీదకు దండె త్తవలెనని 
జపానువారు చేసికొన్న ఏర్పాట్లు భగ్నం చేయ 
బడెను. అంతేకాకుండా జపానువారి నౌకాబలం 
కోరలు సముద్ర యుద్ధంలో దెబ్బ తినుటవల్ల , 
సముద్రంమీద విజృంభించుటకు జపానువారికి 
గల శ క్తిసామర్ద్యం కొంత క్షీణించినది. 


జపాను గహ జపాలు. 


కష్టకాలంలోనే ఎటువంటివాడికై నా బుద్ధి 
అటువంటి సమయంలోనే మంవీ చెడ్డ 
లను (గ్రహించలేక మనుస్యులు మాయమాటలకు 
'మోనపోతూ ఉంటారు. అయితే, చెడ్డకా 
లంలో జరుగవలసిన కీడు మనకు జరుగక తప్పు 
తుందా ?” అని కొందరు 'ప్రళ్నిస్తూ ఉంటారు. 
మన కర్మానుభవం మనకు తప్పుతుందా ? అనే 
వపశ్నకు మన పూర్వులు ఇదివరకే జవాబు చెప్పి 
యున్నారు. జసమువల్లను, తపమువల్లను, కర్మ 
పాశమునుండి విముక్తి పొందవచ్చునన్నారు. 
స నీయొక్క. ఆత్మని గహంవల్లనే, సీ దుష్కర్మ 
ఫలితములను నీయొక్క చెడ్డ యోగములను 
తప్పించుకొని, నిజమైన ము క్తేని ఆత్మళాంతిని 
'సివు పొందగలవు” అని పెద్దలు. చెప్పియు 
న్నారు. సరియైన జవతపమును చేయడంవల్ల నే 
ఆత్మనిగ్రహం, ఆత్మశాంతి కలిగి, ఏవిధమైన 
పాతకములై నా నరే, మన చెంతకు రావు 


స్తుంది" 


66 


నో కృషితో నాస్తి దుర్భిక్షం-__.జపతో నాస్తి 
పాతకం కాక అనగా వ్యవసాయంవల్ల 
కరవు అనేది ఉండదు - జపమువల్ల పాతకం 
అనేది ఉండదు. 

సున సమయంలో, యీ కష్టకాలంలో 
మనము పై జెప్పిన వ్యవసాయమున్నూ ఎక్కు. 
వగా చెయ్యాలి, సరియైన తారక మంత్రములను 
నిత్యనిధిగా, సదా సర్వకాల సర్వావస్థలయం 
దున్నూ జపిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇండియా 
మీదకు జపానువాళ్లు దండెత్తి వస్తారనే భయం 
దేశంతో వ్యాపించింది. ఈ రోజువరకు ఆ 
భయం పోలేదు. ఈ భయం మూలంగా, 
దేశంలో అనేక వ్యాపార వ్యవహారాలు పాడై 
నాయి. కోస్తా ఊళ్లల్లో ఉండేవాళ్లు ఇళ్ల, వాకిళ్లు 
విడిచి పెట్టి, "అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసి 
నట్టుగా, టా ఊళ్ల కువెళ్లి “బంధువుల యిళ్ల్ల 
లోను, స్నేహితుల ఇళ్ల లోను తలదాచుకోని 





శబా కక 
ఇది చరి ంగ్గు 
శం? 


బరువుతో అతి వేగంగా ఫోగలదు, 
దీనికి కలవు, 


సోరాడినవి. 





అనబడే బ్రహ్మాండమైన బ్రిటిష్‌ బాంబు విమానం. 
గలడి. రెండు ఇంజనులుగల “* 
చవచ్చునో అంతకు రెండింతలు బాంబుల నరకును యీ విమానం ఎకి కృించుకొనగలదు,. అంత 


శతు విమాసము 
దీని కింది చక్రం Ms ఒక మనిషి ఎత్తుగలది. 
విమానాలు దాడి వెడలినప్పుడు ఒక పెద్దజర్మను విమా 
8 జర్మను విమానాలను" వడగొట్టి నాల్గవదానిని చెడగొట్టినవి. ఈ 


ఇది గీ ఉంజనులు 


వెల్లి ంగుటను ” అనే విమానంలో ఎంత బాంబుల నరకును ఎక్కిం 


అను ఎదిరించుటకు తగిన మరపిరంగులుకూడా 
ఇటీవల జర్మనీమీదకు యో 
దళమును ఎదిరించి రండు సరింగు వాంబరు 

రాగ! (ae) 


సటంతో యా 


బాంబు విమానంలో ఎక్కించుట టకు నేలమీద న సిద్ధంగా ఉంచబడినవి. 





కాలం గడుపుకుంటున్నారు. ఇదంతా చూస్తే 
మనకు శని చాలని రోజులుగా కన్పిస్తున్నాయి. 
ఇటువంటి శని చాలని రోజులలోనే మనకు బుద్ది 
చలిస్తూ ఉంటుంది. మనకు క ర్తవ్యమేమిటో 
బోధపడక కంగారుపడుతూ ఉంటాము. దిన 
రేమాటలు చెప్పితే, ఆమాటలు వినీ (భ్రమ 
పడుతూ భయవడుతూ ఉంటాము. కనుక 
యీ సమయంలోనే మన బుద్దిబలము మనకు 
చెడిపోకుండా, అసత్యమైన 'దేదో (గహించి, 
మనస్సు నిగహించి, సత్యమైన దేదో గ్రహించి 
దానినే అనుసరించాలి. 


వెనుకటి యుద్ధ కాలంలో రేడియోలు లేవు. 
కాని యీ నుహాసేం గ్రామ కాలంలో రేడియోలు 
బయలుదేరాయి. జపానువాళ్ల రేడియోలో ప్రతి 
దినం మన మనస్సు చలించేటందుకుగాను ఆనేక 
విషయాలు చెప్పుతూ ఉంటారు. జర్మను రేడి 
యోలో కొన్ని విషయాలు ప్రచారం. చేస్తూ 

టారు. ఇటాలియను రెడియోలోకూడా ఏవో 
కొన్ని కబుర్లు చెప్పుతూ ఉంటారు, ఈ విధంగా 
అనేక దేశాల రేడియోలలో ఏవో కొన్ని ప్రచా 
రాలు చేస్తూఉంటారు. కాని ఈ రేడియో 
వార్తలన్నీ వింటున్న కొలదీ, మన మనస్సు సరి 


ర్ట యుద సంచిక [మే 
ధ 





పరివిధాలుగా చలిస్తూ ఉంటుంది. మనస్సుకు 
కంగారు ఎక్కువవుతూ ఉంటుంది. కాని, 
యిటువంటి కష్టసమయంలోనే, మనన్సు ఎక్కు_వ 
నిబ్బరంతో ఏక్మాగచి త్తంతో చలనంలేకుండా 
పని చెయ్యాలి. మనస్సు చలించకుండా ఉండ 
వలెనంపే ముఖ్యంగా చేయవలసిన పని ఏమి 
టంటే, ఇన్ని 'దేశాల రేడియోలు చెసే స్ప మాటలు 
వినకూడదు. మనము ఏకా(గచి త్తంతో “ నమో 
నారాయణా ” అన్నట్లుగా, ఒక్కరి మాటమీదనే 
పోవాలి. ఒక్కరి మాటనే నమ్ముకొని, ప్రవ 
దించాలి. ఇతర దేశాల రేడియోలను వింటూ 
ఉండడం పూర్తిగా మానివెయ్యాలి. (ప్రస్తుతం 
మనలను పీడించుచున్న శని (గ్రహం ఏదంటే, 
జపాను (గ్రహం, 

ఈ జపానువాళ్లు చేస్తున్న కుతంత్ర (ప్రచారం 
ఇంతా అంతా కాదు. “ఆసియా బండవాసుల 
నందరినీ, రక్షించి, వారికి విమోచనం కలుగ 
జేయుటకొరకే మేము వస్తున్నాము” అనే 
మం[త్రమొకటి జపానువాళ్లు ఉచ్చరిస్తున్నారు. 
ఇది శుద్ద ద్ద అబద్ధం. ఇది వట్టి మోసం. జపాను 
వాళ్లు ఆక్రమించిన రాజ్యాలను దోచుకొని తింటు 
న్నారు. తమచే ఆక్రమింపబడిన రాజ్యాలకు 
జపానుతోబాటు సమాన భాగస్వామ్యము కలుగ 
జేస్తామని అంటున్నారు. ఈ మాటకు అర్థ 
మేమిటి ? తాముకూడా ఆ రాజ్యాలను అనుఫ్‌ 
విస్తాము అని అర్థము. బర్మాలో (ప్రవేశించ 
గానె బర్మాలోని బీయ్యం యావత్తూ ఓడలమీద 
జపానుకు చేర్చుకుంటున్నారు. జావా ద్వీపమును 


ఆ(క్రమించినతోడనే అచటి ఫ్యాక్టరీలలో పనివాళ్ల ' 


చేత (మధ్యాహ్నపు భోజనానికి వ్యవధి యివ్వ 
కుండా) పనిచేయిస్తున్నారు. అక్కడ తయా 
రైన చక్కెర యావత్తూ, చక్కగా జపానుకు 
రవాణా చేసుకుంటున్నారు. ఆక్రమించిన రాజ్యా 
లను ఉద్ధరిస్తామని రేడియోలో (ప్రచారం చేస్తు 
న్నారుకోని, "అది వట్టి కల్లి. ఆ రాజ్యాలను పీల్చి 
పిప్పి చేస్తున్నారు. “ ఇండియానుకూడా ఉద్దరిస్తా 
మని [ప్రచారం చేస్తున్నారు. ఈ మాయమాటలు 
చెప్పి మనలను తమ వలలో వేసుకోవలెనని 


ప్రయత్నిస్తున్నారు. ఈ మాటలవల్ల మనకు 
భ్రమ . పుట్టించవలెననిన్నీ, మతి చలించేటట్లు 


చేయవలెననిన్నీ, మనం శత్రువులను ఎదిరించ 
కుండ్క, స్వాగత మిచ్చినట్లయితే, సులభంగా 
యీ దేశాన్ని ఆక్రమించుకోవచ్చుననిన్నీ, వాళ్ల 


యీ దొంగ తారక మంత్రాలు జపిస్తున్నారు. 
జపానువాళ్లు ఉచ్చరిస్తున్న యీ తారక మంత్రాలు 
మనం వినడంవల్లనే మతి చెడి (భ్రష్టుల మవు 
తాము. 


ఈ జపాను శన్నిగహ బాధ మనకు తొలగి 
పోవలెనంటపే, నవ్యగహ జపాలు చేయించనక్క_ర 
లేదు. ఒక్కపే ప్రణవ స్వరూపం, ఒక్కటే 
“ఓం” కారమును లక్యమందుంచుకొని, జపం 
చేసినట్టుగా ; శత్రువులు పే ప్ప మాటలు “వినను”. 
“ విముక్తి ” అనేది నేను స్థిరసంకల్పంతో మన 
సారా కోరి సాధించవలసినదేగాని, ఒకడు నాకు 
యిచ్చేదికాదు. “విముక్తి” అనేది శత్రు 
“* విజయం” వల్లనే రావాలి. మనలోని అంత 
శత్రువులను జయించనిదే ఆత్మవిము క్తి మనకు 
రాదు. దొంగస్వాములువచ్చి అరచేతిలో వై 
కుంరం చూపించినప్పటికీ, ఆది నాకు లభించేది 
కాదు. అనే సంగతి (ప్రతి భారతీయుడూ తప్పక 
(గ్రహించాలి. “ విముక్తి” అనేది * విజయం” 
వల్లనే రావాలి. “వి” అనే అక్షరం “విముక్తి” 
లోను, “విజయం” లోను నిర్వికారస్వరూ 
పంగా ఉన్నది. అదే మనకు (ప్రస్తుతం ప్రణవ 
దానినే లక్ష్యమందుంచుకొని స్థిర 
సంకల్పంతో ప్రతివాడూ నిత్యవిధిగా జపం 
చెయ్యాలి. యుద్ధ విజయమునకు తోడ్పడి, 
దుష్ట (గహ (ప్రచార ప్రభావమును ఆవిధంగా తొల 
గించాలి. విజయ మంత్రం జపించాలి. ఈ 
జపాలు దేశమంతటా చెయ్యాలి. అప్పుడు 
జపాను (గహం మనలను బాధించదు. ఈ 
జపమువల్ల భగవంతుని అన్నుగ్రహం పొందగల్లు 
తాము. జపాల అనుగహంవల్లనే జపాను (గ్రహ 
మును జయించగల్లుతాము. విజయ మంత్రాక్షర 
మైన “వి” జపం నిరంతరంగా చెయ్యాలి. 
ఈ జపంవల్లనే ఆత్మన్నిగహం సంపాదించి ఆత్మ 
విముక్తిని, స్వదేశ మోక్షమును సాధింపగళల్లు 
తాము. మన విముక్తిని మనమే సాధించ 
వలెను. మనకు విముక్తి అనేది జపానువాళ్ల 
యిస్తే వచ్చేదికాదు. 


సఃరూపం. 
ov) 


1942 


యుద్ధ సంచిక 9 


జయించిన రాజ్యాలను జపాను సుల్లి వివిచేయుట. 


లండనులో ఇండియా “హైకమీషనరుగా 
నున్న సర్‌ అజీజుల్‌ హెయిగుగారు ఈ మాసా 
రంభములో యీ [క్రింది విషయములు కొన్ని 
వివరించి చెప్పియున్నారు :--- 


జపానువారు జయించి ఆ(క్రమించుచున్న 
రాజ్యములన్నియు జపానువారి సామ్రాజ్యంలో 
జపానుతో సరిసమాన భాగస్వామ్యంగల రాజ్యా 
లుగా ఉండగలవని జపానువారు (ప్రకటించు 
చున్నారు. ఈ “ సమాన భాగస్వామ్యము ” 
అనే మాటకు అర్థమేమిటంపే జయింపబడిన 
రాజ్యాలు జపానుకు" లోబడిఉండి, తమ అయి 
శ్వర్యమును పాడిపంటలను యావత్తు జపాను 
యొక్క వినియోగానికే సమర్పించుకోవాలి... 
ఇప్పుడు జపానుచే ఆక్రమింపబడిన రాజ్యాలలో 
జరుగుచున్న పని యిదే---బర్మాలో వరిపంట 
ఎక్కువగా ఉన్నది. జపానువారు రంగూను 
చేరక పూర్వమే బర్మానుంచి బియ్యమును 
సమృద్ధిగా తీసికొనిపోవచ్చునని ఉవ్విళ్లారుతూ 
ఉన్నారు. బర్మావారికి విదేశ (ప్రభుత్వము 
నుండి విమోచన కలుగజేస్తామని జపానువారు 
(ప్రకటిస్తూ వున్నారు. బర్మావారికి, జపానువారు 
విమోచనమార్షం చూపించినందుకు జపానువారిని 
అభినందిస్తూ ఏప్రిలు మాసారంభంలో జర్మను 
రేడియోలో గొప్పగా చెప్పబడెను. _అయిరావతీ 
నదీ ప్రాంతములలోని గోధుమపంటను విశేషం 
గా జపానువారు బర్మాలో వశపరచుకొన్నారని 
ఇటాలియను రేడియోలో మార్చి నెల 21 వ 
తేదీని చెప్పబడెను. ఈ విషయం పరిషియా 
లోని వారికి చెప్పబడెను. పరిషియాలోని (ప్రజలు 
జర్మను దురాశచూచి యిదివరకే ద్వేషపూరితులై 
యున్నారు. మొన్న నీమధ్యనే _ఫెంచి ఇండో 
చై నాలో జపాను అధికారమునకు లోబడియున్న 
వై గానులోని రేడియోలో ఇట్లు చెప్పబడెను, 
య చక్కెరయున్నూ, బియ్యమున్నూ ఇతర 
ఆహారపదార్లములున్నూ గల రెండు నావలు 
దక్షిణ సముద్రమునుండి జపానుకు చేరినవి. 
జపానుప్రజలు ఆనందభరితులై నారు.” జపాను 
వారు ఆనందభరితులు కావచ్చును. కాని బర్మా 
లోని పంట యావత్తు హరించివేయుచూ, జపా 
నువారితో సమాన భాగస్వామ్యమిస్తామని బర్మా 


ప్రజలకు వాగ్దానము చేయుచున్నారు, 
బర్మా ప్రజల గతి ఏమిటి? 3౩౮; 


ఇటలీలోకూడా వరి పంట ఎక్కువ. ఇట 
లీలో పండెడి వరిపంటలో అయిదవ భాగం 
జర్మనీకి రవాణాచేయబడుటకై. ముడుపుకట్టినట్లు 
గా ప్రక్యేకింపబడుచున్నది. ఇటలీ సైన్యము 
లకు ఖర్చు అయ్యెడి మొత్తముబియ్యమునకు 
రెండింతలుసంట జర్మనీకి సమర్చింపబడుచున్నది. 
ఇటలీ ఉత్తర ప్రాంతమంతటను జనులకు 
బియ్య మే భోజన ధాన్యంగా ఉంది. అచట 190 
లక్షలమంది (ప్రజల కదే ఆహారం. వారికంద 
రికి కావలసిన సంటలో ముప్పాతిక వంతు వరి 
పంట జర్మనీ తీసికొనుచున్నది. జర్మనీకి, శత్రు 
చైనా మిత్రుడైనా, స్వలాభ విషయం వచ్చి 
నప్పుడు తారతమ్యంలేదు. 

రష్యాలో జర్మనుసేనలు ప్రవేశించి అచటి 
(గ్రామాలను లూటీచేసి దోచుకొనుచున్నవి. 
రష్యాలో టూలా పరగణాలలోని 25 జిల్లాలలో 
వున్న పశువులను, మేకలను, కోళ్లను (ప్రజలు 
తీసికొనివచ్చి జర్మను అధికారులకు దాఖలుచేయ 
వలసినదని జర్మను సేనాని ఉత్తరవు జారీచేసాడు. 
1,40,008 ఆవులను, 28,450 గొత్ణెలను, 
2,18,678 కోడిపిల్లలను, బాతులను యీ "విధం 
గా ప్రజలవద్దనుండి తెప్పించుకొన్నారు. ఆ 
జిల్లాలలోని 25,000 తేనెపట్టులను జర్మను సైని 
క్‌ు బుద్ధిపూర్వకంగా ధ్యంసంచేసారు. అచేట 
నున్న జర్మనుసే సనానియగు లెప్టినెంటు జనరలు 
బీరుగారు యీ క్రింది రీతిగా ఓక ఊఉ _త్తరువును 
జారీచేసారు ;._ ప్రజలవద్దనున్న నిల్వ సర 
కుల నన్నింటిని, జర్మనులు పట్టుకొన్నారు. 
కనుక, వాటిని జర్మను అధికారులకు సమర్పించ 
వలెను ఈ డి _త్తరువును ఉల్ల ౦ఘీంచినవారు 
అప్పటికప్పుడు వెంటనే తుపాకీతో కాల్చి వేయ 


కనుక 


బడుదురు.” 


ఈ విధంగా, ఆక్రమించిన ధాజ్యాలలోని వస్తు 
సంపదనంతను దోచుకొని తినడం, జపానువారికి, 
జర్మనీవారికి, చాలా స్వల్ప విషయంగా కన్ని 
ఫ్రోంది. కాని, యీ గోముఖవ్యాఘ్రములు అయి 
రోపా ఖండములో గావించుచున్న ఘోర దుర్మా 
ర్లములను చిరకాలము కప్పిపుచ్చజాలరు, 


10 యుద్ద నంచిక 


జర్మనుల్రై, ఇటాలియనుల్నవె 


ఆరబ్బులకు నాజీ జ _ర్గనులయెడల ద్వేష 
మున్నది, వారంపే భయంకూడా ఉన్నది. 
ఇటాలియను ఫాసిస్టులం పే భయంలేదుగాని 
ద్వేషం ఉన్నది. అనిపీనియాలో ఇటాలియను 
ప్రభుత్వ (ప్రతినిధిగానుండిన (గ్రాజియానీ, ఇది 
వరలో అచటి అబిసీనియావాసులగు సెన్యూసీ 
షేకులను విమానాలమీదకెక్కించి వారి (గా 
మాలలో వారిని ఆ విమానాలనుండి [క్రిందికి 
ఆకాశంనుండి భూమిమీదకు పడ|ద్రోయించినాడు, 
అవిసీనియనుల'పై బాంబులు వేయించి వారిని భ స్తం 
చేయించాడు. వాళ్ల. కళ్లపోయి, కాళ్లపోయి 
వికలాంగులై నారు. 


సాట్టరు చేయుచున్న అనేక క్రూరకార్యములను 
గూర్చి అరబ్బులు అనేక వార్తలు కర్ణాకర్షిగా 
వినుచున్నారు. మిత్రమండలివారు రేడీయోలో 
ప్రకటించిన యీ క్రూర కార్యములనుగూర్చి విను 
చున్నారు. గీసులోను, యుగోస్లోవియాలోను 
జ _రృనుల క్రూర చర్యలను కండ్లారచూచినవారు 
కొందరు అరాబియా as వచ్చి వర్ణించి వివ 
రించి చెప్పుచున్నారు. ఈ రాక్షస కృేత్యముల 
గాధలను అరబ్బులు విని “ఆ జ_ర్గనులు 
అటువంటివి మాకు ఏమిన్నీ చేయలేదు ” అని 
అంటున్నారు. 


(గ్రాజీయానీచేసిన [కూర కార్యములకన్నింటికీ 
ప్రతిక్రియగా, మసులోనీ కొంత పటాటోప నాటక 
మును ఆడించుటకుగాను, గుర్రముమీద ఎక్కి 


MADRAS ' 


[మే 1942 


అరబ్బుల ద్వేషము. 


కత్తి తిప్పుతూ మహమ్మదీయ లోకమునంతటిని 
రక్షించుటకు తాను క _్తిచేపట్టియున్నానని జనానికి 
చూపించెను, కాని మహమ్షదీయులు యీ ఆర్భాట 
మును చూచి మోసపోలేదు. తమకు మహమ 
దీయ లోకమును రక్షించేటందుకు మహవ్మదే 
యుడే రక్షకుడుగా ఉండవలెనన్నారు. మహమ 
దీయేతరుడే ఉండవలసినయెడల, ముసులోనీ 
కాకుండా ఇంకెవ్నరెనా ఉండుటకు అంగీకరిస్తా 
మన్నారు. ఇప్పుడు సెన్యూసీ పటాలములు 


సయ్యిదు ఇద్రీస్‌ ఆల్‌ సెన్యూసీగారి నాయకత్వ 
వ (బ్రిటిష్‌వారి పక్షమునచేర్కి ఇటాలియనుల 

పగ సాధించుకోవలెననే స్థిరసంకల్పముతో 
య. 





PRINTED AND PUBLISHED BY THE SUPERINTENDENT, GOVERNMENT PRESS. 


